3 rn 
తేనెమనసులు 


తోటి మనిషికి అపకారం చేసినవాడికి, ఆ అపకారి 
వల్లనే ఉపకారం పాందడంకన్న కఠినతరజున దండన 
మరొకటి వుండదు. అంతకన్న హింన ఉండదు. స్వర్గ 
నరకా లనేవి వేరే ఎక్కడో లేవనీ, మన చేతలలోనే మన 
అనుభవాలలోనే వాటిని అర్హంచేసుకునే మననులలోనే 
ఉన్నాయని అనిపిస్టుంది. 


ఒకానొక నరసరాజుగారు తన కూతురు పెళ్లి ఆగిపో 
తుందన్న భయంతో మరొక ఆడపిల్ల తండి శ్రీనివానరావు 
దగ్గర డబ్బు దొంగతనంచేశాడు. దానివల్ల ఆ యింట్లో 
పీటలమీద పెళ్ళి ఆగిపోయింది.. ఆఫీను జీతాల సామ్ము 
20 వేలు ఎవరో ఎక్తుకుపోయారంటే ఎవ్వరూ నమ్మరన్న 
భయంతో శ్రీనివానరావు భా ర్యాబిజ్టలను వదిలి పరారీ 
ఆయిపోయాడు. అతని కూతురు భానుమతి తల్లిని వెంట 
బెట్టుకుని పట్నంవెళ్లి జీవనోపాధికోనం ఒక కంపెనిలో 
సెకటరీగా చేరింది. 


ఇటు నరనరాజు గారు దొంగసొమ్ముతో పెళ్లి జరిపించినా, 
అది ఫలించలేదు. అల్లుడు చిట్టిబాబు ఆమెరికానుంచి 
రాగానే తన ఫాయాకి “ము పప్పు” సీత పనికిరాదని 
ఇల్టు వెళ్లగొట్టాడు. 


ఉద్దేశపూర్వకంగానే విధి ఆ అమ్మాయినీ ఈ 
అమ్మాయిని ఒకచోట చేర్చింది. 


పెళ్ళిపీటలమీద లేచి వెళ్ళిపోతూ ముఖమన్నా చూడ 
కుండా భానుమతిని కాలదన్నిపోయిన బనవరాజు, 
పట్నంలో ఆమె ముఖంచూసి చాలా అందంగా ఉందను 
కుని (పేమించాడు. తాళి కట్టకపోయినా అతనే భర్త అని 
నిశ్చయించుకున్న ఇల్లాలు (పియురాలై. (పీమ కథ 
నడపసాగింది. ఈ స్టితెలో ఆమె కంపెనీ ముఖ్య అధికారిగా 
వచ్చిన చిట్టబాబు ఆమెను చూసి మోజుపడి వెంటబడి 
లొంగదీనుకోబోయాడు. అతనే తన పక్కింటి స్నేహితు 
రాలు సీత భర్త ఆనీ ఆమె కన్యాయంచేసి తనవెంట 
బడ్డాడని తెలియగానే, భానుమతి తోటి ఇల్లాలి కాపరం 
నిలబెట్ట నిశ్చయించింది. చిట్టిబాబును లొంగదీయడం 
కోసం ఆమె లొంగినట్టు నటిస్తూ ఒక పన్నాగం పన్నింది. 
తనవల్ల ఈ దుస్థతికివచ్చిన భానుమతే తన కూతురు జీవితం 
బాగుచేస్తూవుంటే, అపకారి నరనరాజు నిన్నహాయుడై ఈ 
ఉపకారం పొందసాగాడు. ఆమె ఈ పయత్నంలో ఉండగా, 
ఆమెకు మనసిచ్చి పుచ్చుకున్న “తాళికట్టని భర్త” బనవ 
రాజు ఆమెను అపార్ధం చేసుకుని పగబట్టాడు. 

భానుమతి ఈ నలుగురి జీవిత సమస్యలను ఎంత 
సాహనంతో చక్కబెట్టినదీ, అది ఎదురుతిరిగిన ఘట్టంలో 


(పాణపమాదాలను ఎలా ఎదుర్కొన్నదీ ఈ చితం పతాక 
నన్నివేశాలలో అత్యంత ఉక్తేజకరంగా చిత్రించారు. 
కొ త్తనటులు ఈ ప్మాతలలో జీవిస్తూవుంటే, మీకిది కథగా 
కల్పనగాతోచదు. సినిమా అన్న భాంతి చెరిగిపోయి మీరూ 
ఈ జీవితంలో భాగస్వాములన్న భావన కలుగుతుంది. 
వారి అనందానుభూతులు, వారి సుఖదుఃఖాలు, భయాం 
దోళనలు మీ గుండెలలో న్పందిస్తాయి. వారి కన్నీరు మీ 
కంట నిలుస్తుంది. వారి నవ్వులు మీ మననులలో 
పూస్తాయి. వారి పాటలు మీ గుండెలలో మారుమోగుతాయి. 


చలనచ్చిత చర్మితలో మీరు ఎన్నడూ ఎరగని అద్భుత 
మైన అపూర్వమైన అనుభూతిని పొందాలంటే ఈ కథ 
పూర్తిగా తెలునుకోవడానికి ప్రయత్నించకండి. మీ కుటుం 
బంతో ఈ చ్మితంచూని ఆనందించండి. 


భాను: 


సీత: 


మా ఎదుట ఓ మామ ఎపుడుంటావు 


వల్లమాలిన సిగ్గాచ్చింది 

కన్నులదాకా కన్నులు పోక 

మగసిరి ఎడదనె చూశాను 

తలదాచుకొనుట కడి చాలన్నాను ॥ని ఎదుట॥ 


పెళ్ళి చూపులలో బిగుసుకొని 

పేరేమి? ని చదువేమి? 

నను (ప్రేమిస్తావా? వయసెంత? 

అని అడిగారా? అసలొచ్చారా? 

నాలో వారు ఏం చూశారో 

నావా రయ్యారు .... అందులకే 

మా ఇ్పరి జంట అపురూపం అంట ॥ని ఎదుట॥ 


చల్లని వెన్నెల దొరవంటారు 
తియ్యని నవ్వుల సిరివంటారు 


భాను : 


సీత: 


ఆ వెన్నెలలోని వేడిగాడ్చులు 
నవ్వులలోని నిప్తరవ్వలు 
అనుభవించి అనమంటాను 
వయనుకు వెరివి నివంటాను 


చందమామా! ఆందాలమామా. 


॥ని ఎదుట॥ 


నీత : 


దివినుండి భువికి దిగివచ్చె దిగివచ్చె 
పారిజాతమే నీవె నీవై 


గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది 
కోటి ప్రభలతో నీవై నీవై ॥దివినుండి॥ 


అందని జాబిలి అందాలు పొందాలి 
అనుకున్నా నొకనాడు ఆనాడు 

అందిన జాబిలి పొందులో అందాలు 
పొందాను ఈ నాడు ఈ నాడు ॥దివినుండి॥ 


కనరాని దేవుని కనుల చూడాలని 

కలగంటి నొకనాడు ఆనాడు 

కల నిజముచేసి - కౌగిలిలో చేర్చి 

కరిగించె ఈ నాడు ఈ నాడు ॥గుడిలోని॥ 


కడలిలో పుట్టావు - అలలపె తేలావు 
నురగవై వచ్చావు ఎందుకో ? 


కడలి ఆంచువు - నిన్ను 
కలిసి ని ఒడిలో - 
ఒరిగి కరగాలనే ఆశతో ॥దివినుండి॥ 


భాను: 


రాజు : 


భామ: 


'" ఏదో - ఏదో వుందని అన్నానా? 


ఏమమ్మా! నిన్నేనమ్మా! 
ఏలాగున్నావు? 


ఏదోలెండి! మీ దయవల్ల 
ఈలాగున్నాను. 


ఆలాగంటే ఏలాగండి 
అయిన వాళ్లని ఆడిగాము 


అంతేలెండి ! అంతకుమించి 


నడవకు నడవకు అమ్మయ్యో 
నడిచావంటే అమ్మయ్యో 
నడుమే నలిగి పోతుంది = నీ 
నడుమే నలిగి పోతుంది 


పాగడకు - పాగడకు ఆయ్యయ్యో 
పాగిడారంటే అయ్యయ్యో 

మనిషే వెగటై పోతారు - 
మనిషే వెగటై పోతారు. 


భాను : 


చూడకు ! అలా చూడకు! 
చూశావంటే ఏదోఏదో అవుతోంది 
ఎదలో (పేమే వుడుతోంది. 


పుల్దనీ! పాపం పుట్టని! 
| (ప్రేమే పుడితే పెంచేదాన్ని నేనున్నా 
లాలించేదాన్ని నేనున్నా 


జోజోజో .... జోబోజో. 


భాను: one-two-three-four-—five-six-seven-eight 
మాస్టారూ - (డిల్‌ మాస్టారూ. 
8--.7--6-5--4--3--2-1 
మానేస్తారా? ఇక మానేస్తారా? 
ఉద్యోగం ఇస్తాము చేస్తారా? ఒక 
ఉద్యోగం ఇస్తాము చేస్తారా? 


ఒళ్టువంచి పనిచేయాలి 
మెదడుకు పదును పెట్టాలి 


రాజు: అమ్మయ్యో ! మెదడే?! 


| భాను: ఆది లేకున్నా ఫరవాలేదు 
మీకు తోడుగా వుంటాను. 


f రాజు : అమ్మయ్య ! ఉంటారా? 


భాను : మెలకువగా పనిచేశారంటే 
మీరే దొరలా వస్తారు.... 


కీరాజు: మరి జీతం ? 


భామ: పూటపూటకు పని వుంటుంది 
నాలుగు రోజులు' సెలవుంది 


రాజు: సెలవుల్లో ఏంచేయాలి? 


భాను: నెలకు ముప్ఫయి రోజులు జీతం భాను: మా కొలువుననే మీరుండాలి 
రోజుకు రెండే పూటలు బత్తెం మా కనునన్నలలో మెలగాలి 
త్‌ చిత్తం! రాజు: దానికి జీతం? 


భామ: నా జీవితం.... 


అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదితే! 
ఆలో 


a 


అదేమిటో! ఆడదంటె మగవాడికి అలునులే ॥అనాదిగా॥ 


ఎవడో ఒకడన్నాడని 
అదియే ప్రజా వాక్యమని 
అగ్నివంటి అకెంగిని అడవికంపె రాముడు 


శ్రీ రాముడు అనాది గా॥ 


జూదమాడి ఒకరాజు అలి నోడినాడు 
సత్యం సత్యమని ఒక మగడు సతిని అమ్మినాడు 
అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే ॥ఆగాదిగా॥ 


కాలం మారిందన్నారు 

నంఘం మారిందన్నారు 

మారలేదు మారలేదు 

మగవారి మనసులు 

ఈ మననుని చేతలు అనాది గా॥ 


నీత: 


భామ : 


ఏం? ఎందుకని? 

ఈ సిగ్గెందుకని ? 
ఆలు-మగల మధ్యనున్నది 
ఎవరికి తెలియదని ? 


దీపముంటే సిగ్గంటివి 
చీకటైనా సిగ్గెందుకు ? 
మొగ్గ విరిసే తీరాలి 
సిగ్గు విడిచేపోవాలి 


ఈ గదిలో నీ హృదిలో 

కౌగిలిలో ఈ బిగిలో 

ఏలావుందో, ఏమౌతూందో 

ఏం చేయాలని నీకుందో - చెప్పు - 
ఊహు! 


పక్కన చేరాడా? చెల్లీ 
చెక్కిలి నొక్కాడా? 
ఇక్కడనా? చెక్కిలినా ? 
ఏమిటిదీ? గిల్లినదా? 

పంటికి గోటికి తేడాలేదా 
ఎందుకులే ఈ బుకాయింపులు 


nఏ0 ?॥ 


॥ఏం ?4జై 


ఏ౦ ?॥ 


॥ఏం ?॥ 


నీత: 


భాను: 


పగటివేషం నాదమ్మా 
రాతి నాటకం నీదమ్మా 
అందుకని.... 


అందుకని?! 


నువు చేసినదంతా చెప్పాలి 
నే చెప్పినట్లు నువు చేయాలి ॥ఏం ?॥ 


అంతా కొత్త తారలే నటించిన 


“త్రేనెమననసులుకు కొత్త నటులు కావాలని బాబూ 
మువీస్‌ వారు: ఒకే ఒక్కసారి. పకటన చేయగానే 
నాలుగెదు వారాలలో ఐదువేలమంది ఫొటోలతో దర 
ఖా.లు పంపారు. వారిలో జొత్సాహకనటులు, విద్యారులు, 
అధ్యాపకులు, ఏడెనిమిది వందల జీతం తెచ్చుకునే పె_ 
ఉద్యోగస్టులు ఎందరొ ఉన్నారు. 


వీరిలోనుండి నూటయాబై మందిని ఎన్నికచేసి వారికి 
మృదాను, హెదరాబాదులలో (గ్కీన్‌బ్బెలు తిశారు. ఆంటే 
ఒక్కొక్కరిచేత ఒక్కొక్క ఘం నటింపచేసి సినిమా 
తిశారు. ఆ చితాలన్నిటిని రెండు వారాలపాటు తిరిగి (పద 
రించి చూసి వారిలో పన్నెండుగురిని ఎన్నుకున్నారు. 
వీరుకాక అర్హులు నమ్ములు ఇంకా ఎందరో ఉన్నారు. 


“శేనెమనసులు కథ దృ అందులో పాత్రలకు తగిన 


తొలి తెలుగు సంచలన చిత్రం 


వారిని ఎన్నుకోవాలి కాబట్ట, ఆది ఒక (పధాన న్న్మూతంగా 
ఈ పన్నెండుగురి ఎన్నిక జరిగింది. వీరిలో కొందరికి 
రంగస్టల ఆనుభవం వుంది. కొందరికి లేదు. 


అందరికి దర్శకుడు సుబ్బారావు, కో _ ర్వెర్‌ విశ్వనాథ్‌, 
నృత్య దర్శకుడు హీరాలాల్‌ మూడు నాలుగు మాసాల 
పాటు శిక్షణ ఇచ్చారు. కూర్చొనడం, లేవడం, నడవడం 
దగ్గరనుండి నృత్యాలవరకూ నేర్పారు. సంభాషణలు 
చెప్పడం, నటించడం రెండూ పరస్పర నమన్వయంతో 
నడపడం వగై రాలు నేర్పారు. 


నటులందరూ ఉత్సాహవంతులు, సములు. ఆన §తో 
అన్నీ నేర్చుకున్నారు. కష్టపడి సాధనచేశారు. 

ఈ కృషి అంతా కలిసి ఆత్యంత మనోహరణున 
“తేనెమననులు” రూపం' దాల్చింది. 


భాను; 


భాను : 


పురుషుడు నే పుట్టాలి 

ప్రకృతే నీవె రావాలి 

ఇరువురి మననులు కలవాలి - ఆ 

కలయిక కళకళ లాడాలి... _॥పురుపుడు॥। 


పుడమే నేనై పుట్టాలి 

ఒడిదుడుకులను ఓర్వాలి 

కడలిని నదిని కలపాలి - ఆ 

కలయిక కళకళ లాడాలి.... ॥పుడమే॥। 


మెరమెరలాడే వయను నేనై 

మినమినలాడే సొగను నివె 

వెల్లువలా గా వెన్నెలలాగా 

ముల్లాకాలను ముంచాలి ॥పురుపుడు॥। 


[లీ 


మెరుగులకే పరవశమయ్యే 

రువానికి పగ్గంవేసి 

పగ్గం పట్టిన కన్నెమననులో 

లోతులు తెలిసి మనలాలి ఇపుడమే॥। 


౧ టి 


దేవుడు నే] పుట్టాలి 
దేన్నో తాను (పేమించి 


ఆడదాని మననంటేనే 
విషమని తెలిసీ ఏడ్వాలి ఇదేవుడు॥। 


గాజువంటి హృదయం తనది 

తాతివంటి నాతికి తగిలి 
ముక్కలుచెక్కలుగా పగిలి 

నెత్తురు కన్నీరవ్వాలి ॥దేవుడు॥ 


తెల్లనివన్నెదాన, విరి తేనియలూరు మనన్సుదాన, న్స్‌ 
వెళ్ళినదారిలోన వినువీధిని, భూమిని, సాగరాన, నా 
వల్లభు డెచ్చపైన కనవచ్చెనె ? వేదన తిర నాకు యే 
చల్లని మాట చెప్పమనె? చపున చెప్పవె రాజహంసమా! 


అది పురాణ యుగము దమయంతినాడు 
భాషలన్నియు తెలిసిన వారు వారు 
నేను నీ భాష తెలియనిదాన గాన 

మనిషి భాషలో మావారి మాట చెపుమ. 


x ఆ m4 
ఎవరో ఎవరో నివాడు రూక: గానరథి 


ఎరుగను ఎరుగను నీతోడు గం: AY 
చుక్కల వీధిని వస్తుంటే 

తారల ఊసులు విన్నానే 

కలువల కన్నులు గలవాడు 

చలువల మనసే గలజేడు 

వెన్నెల నవ్వుల వెలిగేవాడు 


వున్నాడని అన్నారె Va 
వాడే నివాడా? వాడే సీవాడా ? ॥ఎవరో॥ 


నిటిబాటలో వస్తుంటే 

నదీకన్యల నాట్యంచూశా 

పొంగే బంగరు (పాయంవాడు 

అలలే హారంగా గలవాడు 

అంతుదొరకనీ హృదయంవాడు 

వస్తున్నాడని అన్నారే 

వాడే నివాడా? వాడే నీవాడా? ॥ఎవరో॥ 


పూలవాడలో వస్తుంటే 

మల్లా జాజి, మందారం 

నే ముందంటే నే ముందంటూ 
తగవులాడగా విన్నానే 

తేనెలు దోచే తియనివాడు 
వస్తున్నాడని ఆన్నారే 

వాడే నీవాడా? వాడే నీ వాడా? 


నటులు: 


కృష్ణ : 
వెంకటేశ్వరరావు : 


ఇనాం లొ : 


గరిమెళ్ల రామమూ ర్ర శి 
చం(దశేఖరరావు 
ఎం. రామదాసు 
సి.హెచ్‌. కబీర్‌దాస్‌ : 
ఎన్‌. వానుదేవరావు : 
సరిత : 
ఆనందమోహన్‌ : 


చిపైబాబు 
బసవరాజు 
రంగనాథం 
నీ నివాసరాప్‌ 
oe 

ఎరభ దం 
నరసరాజు 
సతి 


గాణ 


సుమతి 


అలో 


వరలక్ష్మి 


టెక్సీషియన్‌లు: 


కథ : ముళ్ళపూడి వెంకటరమణ 
కె. విశ్వనాథ్‌, క.ఆర్‌.3. మోహన్‌ 
మాటలు : ఆచార్య ఆతేయ, కః విశ్వనాథ్‌ 
పాటలు: ఆచార్య ఆత్రేయ, దాశరథి 
నంగీతం : కె. వి. మహదేవన్‌ 
నేపథ్యగానం : పి. సుశీల 
ఘంటసాల, పి. బి. శ్రీనివాస్‌ : 
నృత్యాలు : హీరాలాల్‌ 
కళ : జి. వి. సుబ్బారావు 
మేకప్‌ : కె. నాగేశ్వరరావు 
దుస్తులు : పి. రామకృష్ణ 
శిరోజాలంకరణ : నుందరం 


ఛాయ్మాగహలణ 
దర్శకుడు 8 పి యస్‌, సెల్వరాజ్‌ 
కామెరా: పాచ్చూ 


స్పెషల్‌ ఎఫెక్ట్‌ + మదన్‌మోహన్‌ 


పాటలు: రంగసా(మి, వి. శివరాం, 


మాటలు: జి. జి. కె. గోఖలే 


రీ రికార్డింగ్‌ : సా(మినాథన్‌ 
కలర్‌ ఫొటొలు : క్రలాక్షేత కలర్‌ లాబ్‌ 
స్టిల్స్‌ : నత్యం (జైహింద్‌ సుడియోస్‌) 
ఈగమన్‌ కలర్‌ : రాజన్‌ (జెమిని కలర్‌ లేబరేటరీస్‌, 
మడాను!) 
రాజహంన నృత్యం : జయ్‌ 
కళ: తోట 
దుస్తులు : అచ్యుతం 
కీ సహాయకులు 


దర్శకత్వం : పి. నాగాంజనేయులు, 
టి. మాధవస్వామి, వీణ,శ్రీనివానరావు 
ఛాయా గహణం : రామకృష, హరనాథ్‌ 
శద గహణం : దర్శన్‌సింగ్‌, సోమయ్య 
నంగీతం : పుహళేంది 
మేకప్‌ : మూర్తి 
ఎడిటింగ్‌ : ఆదుర్తి హరనాథ్‌, జి.జి. కృష్ణారావు 
కళ; జే సూర్యనారాయణ 
దునులు : పి. నాగరాజారావు 


జాట్‌డోర్‌ యూనిట్‌ : (పసాద్‌ (పాడక్షన్స్‌ (పై లిమిటెడ్‌, 
మదాను 
(ప్రాడక్షన్‌: వి. సి. గణేశన్‌ 
ఆఫీను నిర్వాహకుడు : వెంకటాచలం 
హ్రడియో : శ్రీ సారథీ స్టూడియోస్‌ 
(హైదరాబాదు) 
సమర్పణ : పాల్స్‌ & కా 
ఎడిటర్‌ : టి. కృష్ణ 
కో డైరెక్టర్‌ : కె. విశ్వనాథ్‌ 
డి స్రిబ్యూటర్స్‌ : 
ey Y ళ్‌ 
శ్రీ ఫిలింస్క్‌ (విజయవాడ) 
నిర్మాత : 
జ 
స్థ సుందరం 
స్కీన్‌ ప్లే, దర్శకత్వం : 


ఆదుర్తి సుబ్బారావు 


ఈస్ట్‌మన్‌ కలర్‌ లో 
తొలి తెలుగు సాంఘికం 


Printed at Madras Job Press, Madras-2 


we ల క 
దర్శమణు ఆదుక్తిసుబ్భుడావ్రు 
నిక్యాత ?9.సుందదం 
సంసితం మయమహనేవన్‌ 
న్రీవవింస్‌ చిడుకల 


జాటూెమూాదీస్‌ వాడు నగడక్వుంగా సమ్మ్భించు 


